శుభమస్తు 


(i, 


(5. వరచకం 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


శ్రీ శివ మానస ఫూజి 


శిన నూనీస ఫ్రూజ - ఇది శ్రీ శంకరాచార్యుల నారి అద్భుతమైన, అసానూన్ఫమైన స్తోతుం. 
భగనత్‌ పూజలో నిర్దేశించబడిన ఆగను సంబంధమైన అన్ని నిధులను సాదీస్తూ భక్తుడు 
అత్వంత భక్తీ భానంకో భగవంతుని మానసికంగా ఆరాధించడం ఈ సోత్రం లోని నిశిష్టత, 


01. రత్తై కల్పిత మాసనం హిమజలైః న్నానం చ 
దివ్వాంబరం 
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్‌। 
జాతీచంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తధా 


దీపం దేవ దయానిధే పశుపతే! హృత్మల్పితం గృహ్యతామ॥। 


సౌవర్ణ నవరత్న ఖండరచితే పాత్రే ఘృతం పాయసం 
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం 
పానకమ్‌। 
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్ఞ్వలం 
తాంబూలం మననా మయా విరచితం భక్త్యా ప్రభో! స్వీకురు 


Kiron Type Institute 


“||03. ఛత్రం చామర యోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం 
ల వీణాభేరి మృదంగ కాహళకలా గీతం చ నృత్యం తథా। 

సాష్టాంగం ప్రణతిః స్తుతిర్భహువిధా హెతత్‌ సమస్తం మయా 
సంకల్పేన సమర్పితం తవ విభో! పూజాం గృహాన ప్రభో! 


. ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః వొణాః శరీరం గృహం 
పూజా తే విషయోప భోగరచనా నిద్రా సమాధి స్థితిః। 
సంచారః పదయో ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరో 
యద్యత్‌ కర్మ కరోమి తత్తదభిలం శంభో! తవారాధనమ్‌॥ 


. కరచరణకృతంవా క్నాయజం కర్మజం వా 
(శవణనయనజం వా మానసం వాపరాధమ్‌ 
విహితమ విహితం వా సర్వమెతత్‌ క్షమస్వ 
జయ జయ కరుణాబె! శ్రీమహాదేవ! శంభో! 
జయ జయ కరుణాబే శ్రీమహాదేవ! శంభో! 
శ్రీమహాదేవ! శంభో! శ్రీమహాదేవ! శంభో! శ్రీమహాదేవ! శంభో! 


Kiron Type Institute 


ఈ10]1196| 96/41 ౪౮౦! 


5 
3 
0) 


Mad MMS ౧౧౧ 609౧౪9 
YY GSW Gt? PW 


Kiron Type Institute 


oN ere THR 


సా 
నో 


Kiron Type Institute 


